వి. సుతే యెవ్ 19RY 
. 


వేర్వేరు 
చక్రాలు 


వేర్వేరు చక్రాలు 


అనగా అనగా ఒక అడవిలో ఒక చిన్ని యిల్లు వుంది . ఆ చిన్నారి యింట్లో ఒక ఈగా , 
కప్పా , ముళ్ల పందీ ,కోడిపుంజూ ఉంటూ వుండేవి . 

పువ్వులూ , కుక్కగొడుగులూ , చిదుగులూ , బెర్రీపండ్లు తీసుకు రావడానికని మన 
ఈగా , కప్పా , ముళ్ల పందీ , కోడిపుంజూ కలసి అడవికి బయల్దేరాయి . ఈ 

అవి చివరికి ఆ అడవిలో కాళీగా వున్న ఒక ప్రదేశానికి వచ్చాయి . అక్కడ ఒక చిత్రమైన 
చిన్న బండిని చూశాయి . ఆ బండి కాళీగా వుంది . దాని చక్రాలు ఒక దానికొకటి సరిపోల 
కుండా వేరువేరుగా వున్నాయి . 


మొదటి చక్రం - మరీ చిన్నది . రెండోది దానికంటే కొంచెం పెద్దది . మూడోది మధ్య 
రకంది . నాలుగోది మరీ పెద్దది. . 

ఆ బండి అక్కడ ఎంతో కాలంనుండి ఉండి ఉండాలి . ఎందువల్ల నంటే దాని అడుగున 
కుక్కగొడుగులు మొలుస్తున్నాయి . 

ఈగా , కప్పా , ముళ్ల పందీ , కోడిపుంజూ ఆశ్చర్యపోతూ ఆ బండి వంకే చూస్తూ వుండగా 
ఒక కుందేలు చెంగున పొదలనుండి బయటికి దూకి వచ్చి ఆ బండివైపు చూసింది . పక్కున 
నవ్వింది . 

“ ఈ బండి నీదా ? ” అని అవన్నీ కలసి కుందేలును అడిగాయి . ఈ 

“నాది కాదు . అది ఎలుగుబంటి బండి . దానిని తయారు 
చేసేందుకని ఆ ఎలుగుబంటి చాలా కాలం పనిచేసి చేసి చివరికి 
దానిని పూర్తి చేయలేకపోయింది . అందుకే ఆ బండి అక్కడ 
అలా పడివుంది . ” 


. 


“ ఐతే మనం దీనిని యింటికి తీసుకుపోదాం . ఇది మనకు ఎందుకైనా ఉపయోగపడవచ్చు ” 
అని అంది ముళ్ల పంది . 

“ ఐతే పట్టు కుపోదాం పదండి ” అని ఈగా , కప్పా , కోడిపుంజూ అన్నాయి . 

అప్పుడు అవన్నీ కలసి ఆ బండిని తోయడం మొదలు పెట్టాయి. కాని అది అక్కడ్నుంచి 
- కదల లేదు .దాని చక్రాలన్నీ వేరువేరు సైజులలో వున్నాయి . 
మధ్య అవి ఆ బండిని ఎంత తోసినా ఏమీ ప్రయోజనం లేకపోయింది . అది ఒక పక్కకు 
పడిపోయింది . బాట నిండా బండి చారలూ , చెట్ల వేళ్లూనూ . 

పొట్ట చెక్కలయ్యేటట్టు నవ్వింది . కుందేలు . 
“ అలాంటి పనికిమాలిన బండి ఎవరికి కావాలి ? " 

ఈగా , కప్పా , ముళ్ల పందీ , కోడిపుంజూ ఆ బండిని తోసితోసి అలసిపోయాయి. ఐనా 
దానిని విడిచి పెట్టి వెళ్లడానికి యిష్ట పడలేదు . అది వాటికి ఎందుకైనా పనికి రావచ్చు . ఈ 


ఈగా , కప్పా , ముళ్ల పందీ , , కోడిపుంజూ తమ 
తమ చక్రాలతో యిల్లు చేరుకోగానే ఆ చక్రాలని 
ఏవిధంగా ఉపయోగించుకోవడమా అని ఆలోచిం 
చడం మొదలు పెట్టాయి . 

“ నాకు తెలుసు " అని అంది ఈగ . అది అన్నిటి 
కంటే చిన్న చక్రాన్ని తీసుకొనిదాంతో ఒక రాట్నం 
తయారు చేసింది . 


అప్పుడు “ ఒక్కొక్కరం ఒక్కొక్క చక్రాన్ని 
దొర్లించుకుంటూ వెళ్తాం ! " అని సలహాయిచ్చింది 
ముళ్ల పంది . 

ఇకనేం అవన్నీ తలా ఒక చక్రాన్ని తీసుకొని 
బాటమీద దొర్లించుకుంటూ వెళ్లడం మొదలు 

పెట్టాయి. 
అన్నిటికంటే చిన్న చక్రాన్ని ఈగదొర్లించింది . దానికంటే పెద్ద చక్రాన్ని ముళ్ల పంది 
దొర్లించింది . మధ్యరకం చక్రాన్ని కప్పదొర్లించింది . కోడిపుంజు రెక్కలు కొట్టు కుంటూ “ కొక్కొ . 
రోకో ” అని కూసుకుంటూ అన్నిటికంటే పెద్ద చక్రాన్ని యింటి దాకా దొర్లించుకుపోయింది . 

కుందేలు వాటి వంకే చూస్తూ నవ్వింది . 
“ భలే ! చిత్రమైనవే! వేరువేరు చక్రాలని యింటికిదొర్లించుకుంటూ పోతున్నారు! " 
కుందేలు కుప్పి గంతులు వేసుకుంటూ మళ్లీపొదల్లోకి వెళ్లిపోయింది . 


ముళ్ల పంది రెండు కరల్ని తీసుకొని వాటిని తన చక్రానికి మేకులతో 
బిగించింది . దాంతో ఒక చిన్న ఒంటి చక్రపు బండి తయారై 
పోయింది . 


“ నాకు కూడా ఒక 
ఆలోచన తట్టింది ” అని 
అంది కప్ప . బాల్చీని 
ఎక్కువ తేలికగా పైకి 
లా గేందుకని తన మధ్య 
రకం చక్రాన్ని బావి 
పై భాగాన అమర్చింది . 


- ఈగా , కప్పా , ముళ్ల పందీ , కోడిపుంజూ ఎలా వుంటున్నాయో పరామర్శ చేద్దామని వచ్చింది 
ఒక రోజున కుందేలు . 

అవన్నీ కుందేలును చూడగానే ఎంతో సంతోషించాయి. దానికోసమని ఈగ వెచ్చని 
చేతి మేజోళ్లను అల్లింది . కప్ప తన తోటలో ఒక ముల్లంగి దుంపను తవ్వి తెచ్చింది . ముళ్ల పంది 
ఒక కుక్కగొడుగును తెచ్చింది . కోడిపుంజు ఒక రొట్టెనూ , కొద్దిగా పిండివంటనూ 
పట్టు కొచ్చింది . 

. 
కుందేలు సిగ్గు పడి పోయింది . 

“ నన్ను మన్నించండి . ఒక దాంతో .. ఒకటి సరిపోలని బండి చక్రాలు • కూడా , వాటి 
: నేం చేయాలో తెలిసిన వాళ్లకు ఎంతో ఉపయోగపడవచ్చు " అని అంది . కుందేలు. ఈ 


ఇహ కోడిపుంజు సంగతి . అది అన్నిటికంటే పెద్ద చక్రాన్ని నదీ ప్రవాహానికి అడ్డంగా 
అమర్చి ఒక .జలయంత్రాన్ని తయారుచేసింది . 

ఆవిధంగా ఆ బండి చక్రాలన్నీ ఉపయోగపడ్డాయి . 
రాట్నంమీద దారాన్ని ఒడికింది . ఈగ . తోటకి నీళ్లు పెట్టేందుకు బావినుండి నీళ్లు 
పట్టు కొచ్చింది . - కప్ప . తన , ఒంటి చక్రపు బండిమీద అడవిలోనుండి కుక్కగొడుగుల్నీ , 
బెర్రీపండ్లనీ, చిన్న చిన్న చిదుగులనీ తీసుకొచ్చింది . ముళ్ల పంది . 

కోడిపుంజు తన మిల్లు మరలో పిండిని పట్టింది . 


6 . 


చిన్ని పడవ 


MA 


HOW 


ఒక కప్పా , కోడిపిల్లా , చిట్టెలుకా , చీమా , ఆరుద్ర పురుగూ యివన్నీ కలసి షికారుగా 
బయటికి వెళ్లాయి . 


. 


వేరువేరు సైజుల చక్రాలు ఈ బొమ్మల్ని తయారుచేయడంలో ఉపయోగపడ్డాయి. ఆ 

రంకులరాట్నం కొరకు చేసిన చక్రాన్ని అట్టతో తయారుచేయొచ్చు . లారీ చక్రాలను 
కాళీగా వున్న దారపు గిరకలతో , తయారుచేయొచ్చు . ఇతర వాటిని పొరలచెక్కతో 
చేయవచ్చు. గుండీలతో కూడా చేయవచ్చు . 


త్వరలోనేఒక నది గట్టుకు వచ్చాయి . 
“స్నానం చేద్దాం పట్టండి ” అంది కప్ప . అనడమేకాకుండా నీళ్లలోకి ఎగిరి గంతేసింది . 

“మాకు యీత రాదే! " అని కోడిపిల్లా , చిలుకా , చీమా , ఆరుద్ర పురుగూ 
అరిచాయి . 


PARI 


. .. కోడిపిల్ల వెళ్లి ఒక ఆకుతో తిరిగి వచ్చింది . 


6 


cm 


. 


" పప్పుసుద్ధ - పప్పుసుద్ధ , పప్పుసుద్ధ ! - మీరెందుకూ పనికి రానివాళ్లు " అని ఉక్కిరి 
బిక్కిరి అయిపోయేవరకు - నవ్వింది . కప్ప . 


EASTARTS 


చిట్టెలుక అక్రోటు పై పెంకులో సగం పెంకును 
పట్టుకొచ్చింది . 


చీమ వెళ్లి గడ్డి పరకను తీసుకొచ్చింది . 


కోడిపిల్ల , చిట్టెలుక , చీమ , ఆరుద్ర పురుగులకు రోషం వచ్చింది . ఏదైనా ఉపాయం. 
ఆలోచించేందుకు ప్రయత్నించాయి . ఆలోచించీ ఆలోచించి, చివరికి యీవిధంగా చేశాయి . 


ఆరుద్ర పురుగు ఒక పొడుగాటి నల్లదారం పోగును పట్టుకొచ్చింది . 


తర్వాత అవన్నీ పనిచేయడం మొదలు పెట్టాయి. అక్రోటు పెంకు అడుగు భాగాన గడ్డి పరకను 
గుచ్చాయి . అలా గుచ్చిన గడ్డి పరకకు దారంతో ఆకును కట్టాయి. ఒక్క క్షణంలో ఎవరూ 
ఎన్నడూ చూడనటువంటి ఒక చక్కని చిన్న ప్రయాణపు పడవ సిద్ధ మై పోయింది . 


అవి ఆ పడవని నీళ్ల లోకి తోసి , పడవలోకి వెళ్లి కూర్చుని, ప్రయాణమై వెళ్లిపోతున్నాయి . 


- కప్ప తన తలను నీట్లోంచి పై కెత్తి మళ్లీ నవ్వబోయింది . కాని పడవ అప్పటికి చాలా 
దూరం వెళ్లిపోయింది . కప్ప అందుకోలేనంత దూరానికి వెళ్లిపోయింది పడవ . 


వి . సుతయెవ్ 


819 


DDDa 


ండి ముందుకు 


న్ని పడవ 


వారు ఆట్ట తోనూ , చెట్టు బెరడుతోనూ , లేదా కార్కు బిరడాతోనూ యిలాంటి ఓడలను 
తయారుచేయవచ్చు . పడవలని కాగితంతోనూ, బటాణీగింజలు తీసివేయగా మిగిలిన కాళీతొక్కతోనూ 
లేదా అక్రోటు పై పెంకులో సగం పెంకుతోనూ తయారుచేయవచ్చు . 


“ ప్రగతి ” ప్రచురణాలయం 

మాస్కో 


చిత్రాలు రచయిత 
అనువాదం : గిడుతూరి సూర్యం 


B . Cyrees 
РАЗНЫЕ КОЛЕСА 
На языке телугу 


మూడవ ముద్రణ 


సోవియట్ యూనియన్లో ముద్రింపబడింది . 


70801 -432 
014 ( 01 )- 78 . 


700 - 7 


